Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.32 


AMARAVATI , FRIDAY , AUGUST 13 , 2021 


G.218 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER , MUNICIPAL CORPORATION , GUNTUR . 


Roc.No. 536998 / 2020 / A1 . 


D. 12.08.2021 


- 


PROPERTY TAX- GUNTUR MUNICIPAL CORPORATION LEVY AND ASSESSMENT 

OF PROPERTY TAX UNDER CAPITAL VALUE SYSTEM GAZETTE 
NOTIFICATION . 


Ref 


: 


1. AP Ordinance No 16/2020 published in AP Gazette Dt : 23-11-2020 . 


2. GO Ms No : 198 MA & UD ( JI ) Dept Dt : 24-11-2020 


3. Circular instructions Rc No : 14034 / 43 / 202 - k Sec Dt : 08-12-2020 

issued by Olo CDMA , Govt , of Andhra Pradesh , Gorantla , Guntur . 


4. Council Resolution No. 1977 , Dt . 08-01-2021 . 


5. Draft Notification in Sakshi News Paper , Dt . 06-02-2021 . 


6. Guntur Municipal Corporation Council CR No 169 Dt : 02 08-2021 . 


7. This Office Final Notification Roc.No. 536998 / 2020 / A1 , 

Dt . 07-08-2021 


8. District Gazette No.94 , dated : 06-08-2021 . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , August 13 , 2021 


గుంటూరు నగరపాలకసంస్థ - నోటిఫికేషన్ 


1955 సంవత్సరపు మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టంలోని 198 సెక్షన్ ప్రకారం 


- 


మున్సిపల్ కార్పొరేషన్ చట్టం , 1955 మరియు తేది : 24.11.2020 న జారీ చేసిన 
జి.ఓ.యం.యస్.నెం . 198 లోని “ ఆస్థిపన్ను విధింపు నియమాలు 2020 " ల ననుసరించి ఆస్థుల 
క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయించు భవనములు మరియు వాటి 
స్థలముల ' మూలధన విలువల ' ఆధారంగా ఆస్థిపన్ను విధించుటకు నిర్దేశించి యున్నారు . ఈ విధానం 
తేది : 01.04.2021 నుండి అమలు చేయవలసియున్నది . 


కావున మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం , 1955 లోని సెక్షన్ 197 , 1974 , 198 మరియు 199 
ప్రకారం ఆస్థిపన్ను విధించుటకుగాను మరియు అట్టి ఆస్థిపన్ను రేటు నివాస భవనముల ' మూలధన 
విలువ ' మొత్తంపై 0.15 % మరియు నివాసేతర భవనముల ' మూలధన విలువ ' మొత్తంపై 0.30 % 
మరియు ఖాళీ స్థలం పన్ను 0.50 % విధించుటకు కార్పొరేషన్ వారు తమ తీర్మానం నెం .1977 , తేది . 
08-01-2021 నందు ప్రతిపాదించి యున్నారు . 

సదరు ప్రతిపాదిత పన్ను శాతములపై ఏవేని అభ్యంతరాలు | సూచనలు | సలహాలు వున్న 
యెడల 30 దినములలో అనగా తేది : 05-03-2021 లోపు లిఖిత పూర్వకముగా నగరపాలక సంస్థ 
కార్యాలయములో దాఖలు పరచవలసినదిగా ది.06-02-2021న సాక్షి దినపత్రికలో డ్రాఫ్టు నోటిఫికేషన్ 
ప్రకటించడమైనది . 


సదరు డ్రాఫ్టు నోటిఫికేషన్ ననుసరించి వివిధ అసోసియేషన్లు మరియు ప్రజల నుండి 1350 
అభ్యంతరములు ఈకార్యాలయమునకు దాఖలు చేయబడినవి . సదరు అభ్యంతరములు పరిశీలించిన 
మీదట కార్పొరేషన్ వారు ది.02-08-2021 నాటి తీర్మానము నెం . 169 నందు ఈ క్రింది తెలిపిన విధముగా 
ఆస్థిపన్ను రేటు మూలధన విలువ మొత్తంపై నివాస భవనములకు 0.13 % గాను మరియు నివాసేతర 
భవనములకు 0.30 % గాను మరియు ఖాళీ స్థలాలపై 0.50 % గా ఆస్థిపన్ను విధించుటకు అంతిమంగా 
తీర్మానించడమైనది . 


ANDHRA PRADESH GAZETTE , August 13 , 2021 


3 


షెడ్యూలు 


ఇంటి పన్ను శాతము ( సంవత్సరమునకు ) ఖాళీ స్థలంపై పన్ను 
నివాస భవనములపై నివాసేతర 

శాతం : 
పన్ను శాతం : 0.13 % | భవనములపై పన్ను 

భవనములపై పన్ను | ( సంవత్సరమునకు ) 
శాతం : 0.30 % 

0.50 % 


0.065 % 


0.150 % 


0.250 % 


0.024 % 


0.056 % 


0.094 % 


0.016 % 


0.037 % 


0.062 % 


1. సాధారణ పన్ను శాతం 
2. నీటి పన్ను శాతం 
3. డ్రైనెజ్ పన్ను శాతం 
4. లైటింగ్ పన్ను శాతం 
5. కన్జర్వేన్ని పన్ను శాతం 
మొత్తం పన్ను శాతం 


0.010 % 


0.021 % 


0.035 % 


0.015 % 


0.036 % 


0.059 % 


0.13 % 


0.30 % 


0.50 % 


కావున మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం , 1955 లోని సెక్షన్ 197 , 1974 , 198 మరియు 199 
ప్రకారం ఆస్థిపన్ను విధించుటకు గాను మరియు అట్టి ఆస్థిపన్ను రేటు మూలధన విలువ విధానంపై 
తేది.01-04-2021 నుండి ఆస్తిపన్ను గుంటూరు నగరపాలకసంస్థలో విధించుటకు గుంటూరు జిల్లా గజిట్ 
నెం .94 , తేది.06-08-2021 నందు ప్రచురించడమైనది . 
( ఆర్.ఓ.సి.నెం .536998 / 2020 / A1 ) 


చల్లా అనురాధ , 

కమీషనర్ , 
నగరపాలక సంస్థ , గుంటూరు . 


--- X ... 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


